C218 TPP 


తు 
త షు 


శ్రీ ఉమామహేశ్వర స్తోతమ్‌ 


. నమః శివాభ్యం నవయౌవనాభ్యాం 
పరస్పరాశిష్ట వపుర్ణ రాభ్యామ్‌। 
నగేందకన్యా వృష కేతనాభ్యాం 
నమో నమః శృంకర పార్వతీభ్యామ్‌॥ 


. నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం 
నమస్కృతాభీష్ట వరపదాభ్యామ్‌। 

నారాయణేనార్పిత పాదుకాభ్యామ్‌ 
సమూ నమక శంకరపార్వతీభ్యామ్‌।। 


. నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం 
విరించి విష్ట్వింద్ర సుపూజితాభ్యామ్‌। 
విభూతిపాటీర విలేపనాభ్యాం 

నమో నమః శంకరపార్వతీభ్యామ్‌॥ 


. నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం 
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్‌; 
జంభారిముఖ్యై రభఖీవందితాభ్యాం 

నమో నమక శంకరపార్వతీభ్యామ్‌॥ 


Kiron Type Institute 


"నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం 
పంచాక్షరిపంజర రంజితాభ్యామ్‌ 
ప్రపంచ స సృష్టిస్థితి సంహృతాభ్యాం 
నమో నమః శంకర పార్వతీభ్యామ్‌॥ 


అ సమక శివాభ్యామతిసుందరాభ్యాం 
అత్యంతమాసక్తహృదంబుజాభ్యామ్‌। 
అశేషలోకైక హితంకరాభ్యాం 
నమో నమః శంకర పార్వతీభ్యామ్‌॥ 


. నమః శివాభ్యాం కలినాశనాభ్యాం 
కంకాళ కల్యాణ వపుర్దరాభ్యామ। 


కైలాస శ్రైలస్టిత దేవతాభ్యాం 
నమో నమః శంకర పార్వతీభ్యామ్‌॥ 


. నమః శివాభ్యామశుభాపహాభ్యాం 
అశేషలోకైక విశేషితాభ్యామ్‌ 
అకుంఠితాభ్యాం స్మ బతీసంభృతాభ్యాం 
నమో నమః శంకర పార్వతీభ్యామ్‌॥ 


. నమః శివాభ్యాం రథవాహనాభ్యాం 
రవీందువైశ్వానరలోచనాభ్యామ్‌ 


Kiron Type Institute 


రాకాశశాంకాభ ముఖాంబుజాభ్యాం 
నమో నమః "శంకర పార్వతీభ్యామ్‌॥ 


. నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం 
జరామృతిభ్యాం చ వివర్ణితాభ్యాము। 
జనార్దనాబ్బోదృవపూజితాభ్యాం 
నమో నమః శంకర పార్వతీభ్యామ్‌।। 

. నమః శివాభ్యాం విషమెక్షణాభ్యాం 
బిల్వచ్చదామల్లికదామభృద్భ్యామ। 
శోభావతీ శాంత వతీశ్వరాభ్యాం 
నమో నమః శంకర పార్వతీభ్యామ్‌॥ 


. నమః శివాభ్యాం పశువాలకాభ్యాం 


జగత్రయీరక్షణబద్ధహృద్భ్యామ। 


సమస్త దేవాసుర పూజితాభ్యాం 
నమో నమః శంకర పార్వతీభ్యామ్‌।। 
... ఫలశ్చతి ... 
సోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం 
భక్తా పఠెద్వాదశకం నరో యః। 
స సర్వసౌభాగ్యఫలాని భుంక్తే 
శతాయురాంతే శివలోకమేతి॥। 


- - - ఇతి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ ఉమా మహేశ్వర స్తోత్రమ్‌ సంపూర్ణమ్‌ న్‌ 


Kiron Type Institute 


౬౯9. 


టలు 


లట 


2 
(S191) 


Wy) 


im YY WY 


Kiron Type Institute 


